సంపుటము 2] భి వరి 1916 [నంచిక 8. 


డా 
గశ్రాలమిత 
లో 
వాట్టి బాబు 


(క ఊరిలో నొక విల్టవాడు గలడు. వాడు దినమున కిరు 
వదిగంటలు వయ'స్కు డగు చుంజెను. గాని వెటుగుట 
మాత్రము లేదు. గనుక వానికి చెడ్డకోపమువచ్చిసది. పాడు 
గుగా పెరిగి తక్కినవారివ లె కనుపడగో ను. ఛాగున్నావా, 
పొట్టి వాబూ 27 అనివించుకొనుట మహో కష్టము గానుంజెను. 
ఒకనాడు వాని కొక మంచితలంపు వచ్చాను. వమూదిగ 
వాని దగ్గర కుపోయి చెప్పులకు మడిమ 
లు 'వెద్దవిగా 'వెట్టించుకొనినయెడల, 
_ ఇంకాకొంచెము పొడుగు కావచ్చునని 
తలంచెను. అక్కడికి పోగానే మాదిగ 
| గౌారటాయ చానిచూచి చాల సంతో 
వమంచెను. 4 వాట్టివాబూ ! బాగున్నారా? ఏంకావాలి ౪౫ 
అని అడిగను. 
లః గెరటయ్యా! ఇదిగో నా చెవ్చులకు వుడి మలు ఎత్తుగా 
వేసావా? అందరు నన్ను వాట్టిచాబంటున్నారు. అవి వెట్టి 
పాడుగుండేటట్ల్టు చేయాలి. వాం డ్రట్టంకే నాకు మండుతుంది. ౫ 





క. 


అ సం్చే ఆలాగే చేసాను తెమ్మని వాడు వాని చెవులకు 
వడి మెలు ఎత్తు గా వెట్టి, చేతిలో డబ్బు పడ వేయించుకొని, 
ఇెప్పులిచ్చి శపొట్టిబోబూ, "నేను వని లా 
మళ్లీ నాకాడి శే రాహాల అని పంవిపేెసై 

పొట్టివానికి ఆ మాటలు వినగానే స 
వచ్చినది. “వీడు నన్ను చెప్పులు 
| తొడుగుకొనకముందు చూచినాడు 
' గనుక్త ఈలాగన్నాడు, స్మ్తము 
. లోకి పోతాను. అక్కడ వారు 
| నన్నాలాగనరులే ౫) అని వా డక్క 
వ డకు బోయెను. సెన్యములోని. 
సిపాయివలె నిక్కినిళారుగా లోని పెద్దగదిలోకి పోగానే, 
సతా తౌ,ధికారి వానిజూ ఛి, * వొట్టి చాబూ |! నీవా ! ఏమి కావ 
స నండి, రంది” యనెను. మూ 
విశే నక్కమీద "తాటిపండు పడ్డలాగున 
పొట్టివాని కంజెను. వెంటనే గరద్యన 
ఇెనుకకు తిరిగ్కి వెప్పులవలన కూడా సంగ 
-ళేవి మారలేచే యనుహొనుచు, ఏమి" 
జేసిన 'బాగుండునా యని తలంచుచు న్‌ ఖ్‌, 
అక్కడొక టోపీ పోపుండుట చూచి, ఎత్తుటోపీని కొని వెట్టు 








శేకర్‌ 


కొనిన మేలుగా నుండునని తలంచి లోనికి వెళ్లెను. లోన ప్ర, 
శించగా నే అంగడివాడు * పొట్టి వాబూ! స్రికావాలి, మ 
కావలెనా! శాలోపలీికి” అనెను. 
౮1 పెట్టుకోగానే అందరుచూచి, పొట్టి బాబని నన్న నకుండా 
ఉంజేటంత్‌ పొడుగుటోవీ కాన లెను. 7” 
సశేనని ఆ అంగడివాడు ఉన్నవాటిలో వెద్దదిచూచి 
| ఇచ్చి, వాని తలవై బెట్టి 6బలే వా 
గన్నవి వాట్టిచాబూ “౫ అనెను. 
పొట్టివానిక్సి వాని మ్రింగేటంత 
స్ట్‌ పమువచ్చినది గాని, దిగమింగి 
ఊరకుంజను. స్మృ్త్రములో మ్‌ నీ 
యా లాగనరు౫ అని నగా త్వర 
రగా న నడచి న రను చేను. ౨ వొట్టి బాబూ మళ్ళి వచ్చి 
వా? ఎక క్కడికి వెళ్ట్‌నారు?౫అని సత్రాధికారి తిరుగాలడిగాన 
అయ్యా పాప మా పొట్టివానికి కలిగిన పరితావ మింతంత 
"దు. బోలెడు డబ్బుపోసి ఇెప్పులు, టోఫపీపొన్నాా పొట్టి 
ము పోలేచేయని విచారపడుచు, పట్టణములోక్షి బోయి 
జుగారినే, ఎందుకువీరు నన్నిట్ట్లనవ లెనో అడిగదనని బయిలు 
ెను. - 
మూటముళ్లై సద్టకొని, చంకబెట్టుకాన్తి ప్రయాణమె 








116 
నడిచి సాయంకాలమునకు, ఒక యోరు జేరి, సత్ర ములో దిగను. 
4 పొట్టిచాబూ ! దయచేయండి. ఎక్కడ కింత త్వరగా వెళ్లు 
చున్నార”ని సత్ర్తపువా డడిగాను, 

(పట్నములో రాజుగారితో మాట్లాడుటకు ఎత్తు మడి మెల 
బూట్బులు, మూడు పొడుగుటోపీ వెట్టుకొన్నను, నన్నం 
దర. పొట్టివాడంటారు ఎందు కట్లా అంటారో కనుక్కో 
వలిను *” అనెను. 

బలే బలే నేనుకూడా వస్తాను” నన్ను అందరు, శద 
“వావడా అంటారు. *దానికి కారణము 
కనుక్క్కానవ లెను.” అని గుజ్జపు కో 
టాయవంక తిరిగి “సోమరి గ్‌ా! 
లేచి నా చొకిళాకట్టు 'రాజుగాలి దు 
5కి బోవాలీ” అనెను, 

కోటడు, ౫ అయ్యా "నేనుకూ డా వస్తాను. నన్నం౪ 
సోమరిపోతా అని అంటున్నారు. ఎందుకో "నేనును ఆయ 
నడుగు తొను*” అనెను. స నేనని ఆ ముగ్గురుక బీసి రాజుగా 
'యొస్షకుబోయి తమ మనసులు గాప్పుకొనిరి. 

నాజుగారు. వారిని పెద్ద హాలులోకి పీసెఫొ నిపోం: 
సత్రా ధికారితో, ఇదిగో ఆ అన్షముతట్టు వీఫు పెట్టి ఎడ 
భుజముమీదుగా ఏమి కనుపడుచున్నదో చూడుమూ నెన 
చాణాలాగే చూచి 4అశ్సే పదిపన్నెండువుంది మాయిం 





శే? 

పొరుగు స్రీ లున్నానే. అదిగో నా భార్య అందరు గాశెలు 
బూెెలు తింటూ తమలపాకులు ననులుచ్య, ఊసులాడు 
చున్నారు” అనెను. 

6(“సచేనోయి! నీ భార్య ఈలాగు కాలము గడుపుచు 
న్నంతవరకు నీ కబేపేరు*” అనెను. తరువాత గుజ్జుపువాడు 
నిలువబడి ఎడ పెవుగా జూ చెను. ఇం శ్సీహలళ* | -5ండకుక్కులు 
కుం చేలుపట్టుగొన. పరుగొత్తుచున్నవి గాని అవి ఉదయాన 
లేవకుంశే ప వట్టుకొనలేవు ౫ ఆనెను. 

రాజు నీకు సనిచెప్పినప్పూజెల్లా కుం చేలులాగు పరుగెత్తి 
జేసిళే నీ కాపేకు రాదు” అని చెవ్పెను. 

తరువాత పాట్టివాడువచ్చి అప్పములో చూడగా తన 
రూపమే కనునజను. ఆ రాజుగారి 
తో తన రూపము తస్ప మ రేదియు 
కనువకుట లేదని మవెచ్పెను. ౮0 నీవున్న 
దానికంటే పెద్దదా అది +) ౫కాదు, 
కాదు. నా అం అే ఉన్నది. స న్వేఇత 
రులకు ఆలాగే కనుపడుచున్నానవు. 
నీవు పొడుగుగా వెరుగువరకు కొలు 
ఎకొనుచు అంతవరకు వా రేమన్నను ఊరకొనుము. పొట్టి 
గొాబూ 1! అంతకంెపబె మంచివని బేదనె””ను. 














118 


గాని పొట్టివాని కా మాటలు రుచింపలేదు. 
వానివంటివా రింకా ఉన్నారు. మంచిబట్టలు 'వేసికొన్నంత 
మాత్రమున గొప్పవారెన వారిని చూచినారఠా ? 


ఆలలావభిస్తే ర్‌ కలిత లా. 


శ్రేమయను బాలిక 





[2 పగ 


ద్క ప్రదేశములో వికారాబాదు అను యూరునం! 

ఒక  వాలీకాపాఠశొాల గలదు. ఆ పాఠళాలల్‌ 
క్రేమయను కేరుగల ఒక చాలిక జినుగుర్పియను లైామాన 
నుండి పంసబడి విద్య నభ్యసించుచుం జను. అయితే య 
చిన్న దాని దుర దృష్ట్రముచే బహు స్వల్పకాలనులో నే త 
దండ్రులవల్ల పాళశాలనుండి ఆవె యాపబజెను. ఈవెయుక) 


119 


తల్లిదండ్రులు విద్యాహీను లైనందున విద్యవిషయమెన రుచి 
చారికి చేలియక నీ చిన్నదానియొక్క_ మనస్సాతీకి విరుద్ధ 
ముగా బడినుండి ఆవీరి. పాపము! ఆ జాళ్చ్ళోగ్యురాలైస్‌ 
యా "బాలిక శేమియదోచక, తల్లిదండ్రులమాట మీరజాలక 
యింటి యొద్దనిలిచి, తన చిన్న తమ్ముని "నత్తుకొనుచూ తన 
దల్లికి గృ హకృత్యములయందు 'సయితము నహాయము 
'జేయుచునుంజెను. అయినప్పటికిని తాను బోర్డింగ్‌. పాఠ 
శాలలో "నేర్చుకొన్న పాటలు (. స్తునుగురించిన సంగతులు, 
తనతోగూడి యాడుచుండిన చారుర వాలీకలకు “నేర్చుచూ, 
పాడుచూ,. నా పేటలోని వారినందరిని 'నసంతోషింప జేయు 
చుండెను. అంతకుముందు ఎన్నడైనను క్రీస్తును గురించి 
వినని యా జనులు ఈ చిన్నదానివల్ల ,క్రీస్తునుగురించి కొంత 
మట్టుకు దెలుసుకొని యుండిరి. అంతలో ఒక మిష"నెకీ 
దొర గారు నుసాపురికి బోయి జినుగుర్తి యను యా ఛాలిక 
యొక్క స్రాామము చేరను. తనవెంటనున్న బోధకులతో 
గూడి యా ైచుములోకి విల్లి అక్కడి జనులకు శస్తు 
యేసుని గురించిన ప్రసంగములు జేసి వారిమధ్యన ఒక 
కకూటమును జరివెను. అదిన్నిగాక వారిని శ స్తుయొక్క్లు 
మందలోకి చేరునట్లు "పహాచ్చరించిరి. అప్పు జా శ్రేమయను 
చిన్నది తనతోగూూడి యాడుచుండిన, 'ఛాలురను, య్టూలికలను 


120 


గుంపుగా జేర్చి తాను చారికినేర్పిన శ్రైస్తవపాటలు అనగా, 
"'చేవకవమూర దీనోపకార యను కీర్తనను యింకా మరి యితర 
పాటలను వారితోగూడి పాడుచూ ఆ కూటములోనివారిని 
అనందింపజేసను. ఆ పాటలు విన్నపుడు మిషనెరీ దొరవారు 
చాలా అశ్చర్యపడి, ఈ చిన్నది ఎవరు? ఇన్నిపాటలు 
ఏలాగు నేర్చుకొన్నది? ౫ అని విచారించగా ఫొంతకాలము 
కిందట యీమె వికారాబాదు వాలీకా పాఠళాలలో చది 
విన బౌలీక యని చెలుపబజను. అందుకు ఆ దొరవారు 
బహు 'సంతోషించ్చి యా చిన్న దానిని దగ్గరవదీసిి ఆమెను 
వెంటబెట్టుకొని, యింటింటికి వెళ్ళీ ఆ జనులకు ఇాప్హిస్తము 
నిచ్చెను. ఆ చిన్నది పాటలు పొడుటయందును, శ్రీస్తును 
గురించిన సాక్ష్యము నిచ్చుటయందును బహు సహాయము 
చేసినది, ఆ దినమున దాదాపు 200 మంది తన స్రజనులను 
శ్రీ స్తు యొద్దకు నడిపించెను. 

కాయిట్టి సహాూదరీలారాా ఈ ఛాలీక మన ఛాలీకలకు 
నింకా పెద్దలకు ఒకనూదిరీగా లేదా? వ్రతి బడిలో జదువు 
వుండే "వాలికల కందరికి నిటువంటి హృదయము. గలిగి 
యుండుట మనబేశమునకు ఒక గొప్ప యాశీర్యాదము 
కాదా? 


121 


ఇగ 
ప్రకృతి పాఠములు 
1 భాగము 
జంతువులు 
10.వ పాఠము 
రక్తము వలన కలుగునవి 


(శ్ర దినరకు మనముచదివిన పాళఠములలో వృత్షములలోని 

వ్రతిభాగమును రసము చేంజేయబడినదని "నేర్చుకొని 
యుంటిమి. గనుక దీనిని * వృతపోపుకరనము”ని పిలువ 
వచ్చును, నీ శరీరమందున్న వ్రతిదియ రక్తమువలన కలుగు 
చున్నది. వృక్షమునకు రస మెటులనో, శరీరమునకు రక్తమా 
విధముగా నుపయోగపడుచున్నది. 

"వఛాశుగావిక సించిన గులాబిఫువ్వునుగూర్న్చి ఛచాలకాలము 
కందట వినియుంటిరి. జాపకమున్న దా? కాడలోని గొట్ట 
ములగుం డో 'మొగ్ధలోకివ చ్చిన వృక్షుపోషకర సము చే ఆగులా 
చిపు వ్వేర్పడినది. అచేలాగున చిన్నబిడ్డ యొక్క వ్రే, ళు చేతిలొ 
నున్న గొట్టములదారిని వచ్చిన రకృముద్వారా వెద్దవాని 
వ్రేశ్సంతలావుగా 'వెళుగుచున్నవి. 

ఒక చట్టుకొమ్మను నరికివేసినయొడల అది ఇకనెంత 
మాత్రము వెిరుగజూలదు, కారణమేమి*+ రసము రాకపో 


129 


వుటచేత నేగదా ! బహుత్వరలో అది చచ్చును. అబేలాగున 

ఒక విల్లయొక్క_చేతిని కోసివేసినయుడల అది. వెరుగదు, 

దానిలోకి రక్తమువచ్చు గొట్టములు తెగగొట్రబడినవి, నరక 
వ అవి లు లు 

బడిన ఫొమ్మవలె నే అదియు చచ్చి కుళ్లిపోవ్చను. 


వృక్షములనుగూర్చి మనముచదివినప్పుడు, రసమువేత 
ఎన్ని విధములగు వివిధవస్తువు లేర్చడుచున్నవోచూచి ఆశ్చ 
ర్య్యముతో తెలిసికొంటిమి. చేవకొయ్యు.. చిగురుటాకులు 
ముతకబెరడు ముచ్చటపువ్వులు మొదలగునవన్నియు రసము 
"యొక్క మారురూపములే, అ జేలాగున రక్తముతో చేయబడు 
నవి మనము కొంచెము గమనించిన యడల మరీవింతపుట్టును. 
చర్శమున్సు_ వెండ్రుకలు గోళ్ళను చూడుము. నోటిలోని 
ఎర్రని చిగుళ్లను, తెల్టనిపండ్లను గుర్పించుము. కండ్లవంక పార 
జూడుము. కనురెప్పలు కనుబొమలు కనుగుడ్డు యొక్క 
గట్టి తెల్లనిపారు కనుపాపను చూడుము. ఇవన్నియు రక్తము 
చేత చేయబడినవే. నే నించాక చెప్పినవి మనకంటికి సాధా 
రణముగా కనుపడునవి, గాని మనకంటికి కనుపడని అనేక 
ములు లోనగలను. గట్టిఎముక ల్కు ఎర్రటి కండరములు 
(కండలు, ఎముకలను అటుయిటు ఉఊగులాడించు తెల్లని 
తాళ్లు "కేలికయెన ఊపిరితిత్తులు మందనుగానుండు 


123 
కార్టము, మెత్తని మెదడు, తెల్టనినాడులు మొదలగుసవన్నియు 
రక్తముతో నే చేయబడుచున్నవి. 
చెవిలోనిగులిమి, రక్తము చేకలీగినది. చేదుగానుండు వైత్య 
రసమును. కార్డ ముల రక్తమునుండి చేయబడినది. కంటి 
నుండివచ్చు కన్నీరు రక్రముచేత నే కలిగినది. రక్తము ప్రవ 
హించు గ్‌ ట్టములు, రక్తమును పంఫవు గసంజెకాయ అంతయు 
రక్తముతో నే చేయబడినవి, ఎంత చిత్రము. నీరును వవహింప 
చేయు గొట్టములును, నీళ్లముర య నీటితో చేయబడునా * 
గాని రక్తవు సొట్టములు మర రక్తముతో చేయబడినవి. 


చంద్రుడు, న క్ష త్రములు 


ల. సరమతం డ్రియగు జేృడు రాత్రీవచ్చినప్పుడు మన 

లను చీకటిలో వదలీవేయడు., ఆయన నక్షత్రము 
లను ఊకాశమానమగు చంద్రుని సృజించి వాటికిని పనుల 
"నేర్చర చెను. అవి ఆకాశము నలంకరించి సూర్యు డస్తమిం 
చినవీదప దానిని వెలిగించుట ఆ పనులలో నొకెటి,. ఎప్పు 
డెనను ఎండలో అద్దమునుంచ్చి నూర్యుని ప్రతిబింబము "నేల 
మీదను, నోడమీదను, చీకట్‌ మూలలను పడునట్టు చేసియుం 


124 


ఊవా? నక్షత్రములును, చందు,డును చేయుపనియు ఆలా 
టిచే. అవి సూర్యకాంతిని ప్రతిఫలింప జేయచున్నవి, అవి 






























































































































































































































































మా చ 

సూర్యునివ లె వుకాళించు. మిక్కిలి వేడిగల నోళములు గాక 

మనము నివసించు భూమివ లెనే ఉండు లోకము లెయన్నవి, 

చంద్రుడు సూర్యకాంతిని ప్రతిఫవింప జేయు వెద్దగోళమె 

యున్నాడు, అది ఎఖ్రప్పుడును గుండ ముగా కనుబడకుండు 
గు ఈ 

టకు కారణముగలదు. సూర్యునికాంతి గుండ్రముగానుండు 


125 


వస్తువుమీద పడినయెడల ఒక వ్కుక్య్టూనుమాత్ర మే పడి ప్రజర్షి 
లింపజేయును. భూమియు, చం, ద్రు,లును "ఫమచుట్టు తిరు 
గుచు, కదలుచున్నందును ఒకసారి నన్నని చీలికలెననను, 
వురియొక సారి సారింజబద్దవ లెను, ఒకసారి రూపాయవలె 
గుండ్రముగాను కనుపడుచున్నది. 





జబవిలు పలలు 
మూ ౧౧ 


'ర్రైాలమిత్రులారా! మన మిప్పుడు యో సేవు తమ్ముడగు 
బెన్యామీనును గురించి పరిళుద్ధ లేఖనముందు ఏమి 
యున్నదని "నేర్చుకొందము. మనలో అనేవల కీ కథలు 
మున్నే తెలిసియుండుటచే దీని చదువుట కష్టము లేక పోవచ్చును. 
అయిఆజే పలుమారు పరిళుద్ధలేఖన పఠనము జేయుటవలన 
'విక్కులాభములు కలవని మన మెరిగియుండవ లెను గదా! 
ఈ వీల్లవాడు పుట్టగానే వీనితల్లి అధిక వేదన భర8ింపజూలక 
మృతినొందుచు వీని బెనోనియని వీలువుడీ అనెను. బెనోని 
యన కష్ట కాలపుత్ర్తుడు అని యక్థృము. అయి "కే యాకోబు వీని 
బెన్యామీనని విలిషము. బెన్‌ న్యామీసేనగా ఎడమచేతితో పనిచేయు 


126 


ఫుస్త్రుదని యర్థము. బెన్యామీను గోత్రకులందరు ఎడమచేతితో 
కుదటితికంట బలముగా పనివేసిరి. “ల్లీ సీపునకు బెన్యామీను 
మీద చాలాశ్రేమ. అయిజే అతడు తన అన్నచే అమృబడి 
నపుడు ప్రియసోదరునివిడిచి కొన్నియేం డ్హుండవలసి వచ్చిను, 
అయితే కొంత కాలమెన తర్వాత యోసేపు గెప్ప అధిపతిగా 
ఐగుప్తులో నున్నప్పుడు యోసేపు బెన్యామీనును బహు యుక్తిగా 
తన" యొద్దకు రప్పించుకొని ఇతర 'సహాోదరులక ౦ మొ వఐదుళ రెట్టు 
అధమము నా జూ చెను. బెన్యామీను చరిత్రము సవిస్తర ముగా 
లేఖనమందు తెలుపబడలేదు. అయిజే ఇతడు తన అన్న 
చేతను, తందడ్రిచేతను మిక్కుటముగా ్రేమించబజెను. 
మనమును ఇతరులచేత క్రేమించబడునట్టి ప్రృవర్వన వ్రనర్తించు 
చున్నామాయని ప్రన్నించుకొని న యాకోబు 
మరణశయ్యమీద ఇతని ఆశీర్వదించిన ఆశీర్వచనము బట్టి ఇతడు 
తోడజేలువంటి శూర స్యభానము. గలవాడని గ్రహించు 
యన్నారము. క్రూరత్వముండుట మంచిదికాదు. దయతో 
ఎట్టి కష్టపని నైనను స్వాధీన పరచుకొనవచ్చును. ఇతని సంతా 
నికులు దయలేని శ్రూ,రులు గాన ఒకేసారి చాలామంది 
చాదచాఫు అందరు నిర్మూలపర చబడినట్లు న్యాయాధిపతుల 
,ంథమవాందు చివరి అధ్యాయములలో చదువుచున్నాము. 


127 


న్యాయస్థుడై జెన వభువు చెడువారిని ఛికేంచునని "నేద్బ 
కొందవీ. 


బాలమిత్ర, టపా 


జి, జై || 
మయ శ్రాలషు త్రులారా | 



















































































ర్‌ ] రినుశమ్సుగార్కి- న జ క సంపొాదకురాలుపంవీన ఆ 
చిన్న పుస్తక న 'మేముచదివి గ్రపొంచి మూ 
"స్నేహితులకన పాందున్సలకును అన్యజనులకును వ వీంచినాము, 


128 


మేము చిన్నప్పటినుండి చాలమిత్రచదువుటకు శక్తికలిగి 
యున్నాము. నేను ఇప్పుడు నర్సరావుపేటలో, యే. వి. యం 
సూ్యలులో చదువుచున్నాను. నేను యిప్పుడు 6 వ తరగతి 
చదువుచున్నాను. ఇక్కడ తెలుగు ఇంస్సీషు భాషలు “దండు 
"నేర్పుచున్నారు. నేను మీయందరికొరకు ప్రాన్టించుచున్నాను. 
ఇక్కడ మాబడి నూనేజరుయగు మిసిస్‌ యస. శే. సిల్గణ- 
టా. వమూవిషయము శ్రద్ధితీసి మమ్ములను భాగ 
చ్రుమించుచున్నారు. 

ఇక్కడ ఆదివారము మా పాష్ట్రరుగారివలన మంచి 
వసంగము వినిపించబకును. సాయంత్రము ఏ3 గంటలకు 
ఆతైస్త్రవయత్న సమాజ కూటముకలదు. మరియు, రాత్రి 
౪ చాలు యుకభ్యాసకూ టము ౨ ఒకటికలదు. అందులో 
మేము బోధించుటకును పాడుటకును తర్చీతు చేయబడుదుము. 
ఈ కూటములో 45 గురు కలరు, 

నాకొరకు ూర్ధందుడి. సలాములు, 


ను 
బొంతా జోసెఫ్‌ రత్నము 


నర రావు పేట 





౮. మ, 5. ప[తకలి, సమ లెకన5ాా[191ే6 


